Registered No. HSE -49/2016 


was loose 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


KUA 


ANDHRAP 


आध्रप्रदेश 


a 


" 
HRA 
PRADESH 


= 


9 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No.6 


AMARAVATI, SATURDAY , FEBRUARY 9 , 2019 


G .767 


PART I - NOTIFICATIONS BY GOVERNMENT, HEADS OF DEPARTMENTS 

AND OTHER OFFICERS 


- - X - - 


NOTIFICATIONS BY GOVERNMENT 
ENVIRONMENT, FORESTS , SCIENCE & TECHNOLOGY 

DEPARTMENT 

(FOREST.I) 
RESERVATION OF CHEEKATIPALLI - D BLOCK , CHEEKATIPALLI (V ) KALIKIRI (M ) - 

COMPENSATORY AFFORESTATION (CA ) LAND TO AN EXTENT OF Ac . 11.60 
OR 4 .697 Ha. - NOTIFICATION UNDER SECTION 4 OF THE ANDHRA PRADESH 
FOREST ACT, 1967 AS CHEEKATIPALLI - D FOREST BLOCK . 


[G . O .Ms.No. 25 , Environment, Forests , Science & Technology (Forest./), 

25th February , 2014 . ] 


NOTIFICATION 
In exercise of the powers, conferred by sub section (1) of section 4 of the 
Andhra Pradesh Forest Act, 1967 (Act 1 of 1967 ), the Governor of Andhra 
Pradesh , hereby declares that it is proposed to constitute the lands within the 
boundaries specified in the schedule below , as a "Reserved Forest" under the 
said act and appoints the Forest Settlement Officer, Chittoor in regards to the 
said lands to consider the objections, if any , and to enquire into and determine 
the existence , nature and extent of any rights claimed by or alleged to exist in 
favour of any person in or over any land with in such limits or to any forest 
produce of such land and to deal with the same as provided in Chapter- Il of the 
said Act. 


ANDHDRA PRADESH GAZETTE , February 9 , 2019 


SCHEDULE 


1. Name of the District 
2 . Name of the Mandal 
3. Name of the Village 
4 . Name of Forest Division 
5 . Name of the Forest Range 
6 . Name of the Forest Block 
7 . Area of the Forest Block 


Chittoor 
Kalikiri 
Cheekatipalle 
Chittoor West 
Madanapalle 
Cheekatipalle - D 
4 .697 Ha 


Details of the areas included in the proposed Block : 


S . No 


Sy.No . 


Name of the 

village 
Chikatipalle 

-do 
- do 


Extent in 
Acres 

Ha 
5 . 000 

2 .025 
0 . 850 | 0 . 344 
5 . 750 

2 . 328 
11 .600 4 .697 


429 / 1 
429 /2 
430 /2A 
Total 


2 . 
3 . 


BOUNDARY DESCRIPTION 


North : Starting from permanent Khandam stone (Lat : 13 .74385 , Long : 
78 .76704 ), situated on the boundary of the Gundluru RF (which is Station No. 3) 
and the station - 1 of the block is located at Magnetic bearing 288° and at a 
distance of 792 links towards west and runs generally along the boundary of the 
notified Gundulur RF in North -East direction to Station No .4 with the following 
magnetic bearings and distances and also with GPS co - ordinates : 


Station No. 


Magnetic 
bearing in 
degrees 


Distance 
in Links 


From 


To 


GPS Co - ordinates 

( degrees ) (*) 
Latitude Longitude 

(North ) ( East) 
13 .74427 78 .76565 


1080 


604 


1 ( Starting 

point) 
- 2 


2 
3 
4 


1110 


13 .74396 


78 . 76671 


189 
388 


3 


102° 


13 .74386 


| 78 .76704 


ANDHDRA PRADESH GAZETTE , February 9 , 2019 


East: Thence the boundary line runs in southerly direction along with boundary 

to Station No . 7 with the following magnetic bearings and distances and 
also with GPS co -ordinates : 


Station No. 


Magnetic 
bearing in 
degrees 


Distance 
in Links 


GPS Co -ordinates 

(degrees ) 
Latitude Longitude 
(North ) (East) 
13.74375 | 78 . 76773 


To 
5 


From 


4 


/ 


325 


1870 
1970 


5 


267 


13 . 74315 


78 .76768 


168° 


242 


13 . 74269 


| 78 .76755 


South : Thence the boundary line runs in westerly direction along with boundary 

to Station No .11 with the following magnetic bearings and distances and 
also with GPS co -ordinates : 

GPS Co - ordinates 
Station No. Magnetic 

Distance 

(degrees) 
bearing in 

in Links Latitude Longitude 
To 
From degrees 

(North ) (East) 
266° 

257 13 .74225 78 . 76765 
280° 

400 13 .74221 78 . 76719 
2750 

357 13.74231 78 .76645 
2870 

321 13 .74235 78 . 76580 


ANDHDRA PRADESH GAZETTE , February 9, 2019 


West: Thence the boundary line runs in North -West and Northerly direction 

along with boundary to meet Station No . 1 with the following magnetic 
bearings and distances and also with GPS co -ordinates : 


Station No. 


Magnetic 
bearing in 
degrees 


Distance 
in Links 


From 
11 


to 


GPS Co - ordinates 

(degrees ) 
Latitude Longitude 
(North ) (East) 
13 .74250 78 .76523 


To 
12 


90 


330° 
190 


950 


13 .74263 


78 . 76513 


NB ( * ) : GPS Readings are as per Indo -Bangladesh datum . 


Remarks : 


There are no enclosures to be admitted in the Block . 
There are no right of ways to be admitted in the Block 


2. 


M . SAMUEL , 
Special Chief Secretary to Government. 


ANDHDRA PRADESH GAZETTE, February 9, 2019 


ప్రకటన 


ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టం - 1967లో 1వ చట్టంలోని 4వ విభాగం ద్వారా 
లభించిన అధికారాలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నరు గారు ఈ క్రింద 
అను సూచిక లో నిర్దిష్ట పరచిన సరిహద్దులోపల గల భూమిని సదరు అటవీ చట్టం 
కింద రిజర్వు అడవిగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం జరిగిందని ఇందు 
మూలముగా ప్రకటిస్తూ , సదరు భూమికి సంబందించిన ఏదైన అక్షేపణలు వున్నట్లు 
అయితే వాటిని పరిశీలించడానికి అట్టి పరధిలోపల వున్నట్టి ఏదైనా భూమిలో లేదా 
దానిమీద లేక అట్టి భూమిలోని ఏదైనా అటవీ వుత్పత్తిని ఎవరైన వ్యక్తి క్లైము చేసినా 
లేద ఆయన పరంగా వుందని ఆరోపించ బడిన, ఏదైనా హక్కుల యొక్క అస్తిత్వాని , 
స్వభావాన్ని, విస్త్రుతి గురించి విచారించి , నిర్ణయించడానికి సదరు చట్టం 2 వ 
అధ్యాయంలో నిబంధించినట్లుగా వాటితో వ్యవహరించడానికి అటవీ సెటిల్ మెంటు 
అధికారి , చిత్తూరువారిని నియమిస్తుంన్నారు . 

అను సూచిక 
జిల్లా పేరు 

చిత్తూరు 
మండలము పేరు 

కలికిరి 
గ్రామము పేరు 

చీకటిపల్లి 
అటవిడివిజను పేరు : చిత్తూరు - పశ్చిమం 
అటవీ క్షేత్రము పేరు : మదనపల్లి 
బ్లాకు పేరు 

చీకటిపల్లి - డి 
బ్లాకు విస్తీర్ణము 

4. 697 హెక్టార్లు 


ANDHDRA PRADESH GAZETTE , February 9, 2019 


ప్రతిపాదించినబడిన బ్లాకు లో చేర్చబడిన విస్తీర్ణముల వివరములు : 

విస్తీర్ణము | విస్తీర్ణము 
వరుస సంఖ్య సర్వే నెంబరు 

ఎకరములలో 

హెక్టార్లలో 
4 . 429 / 1 5 . 000 

2. 025 
429/ 2 0 . 850 

0 . 344 
430/ 2A 5 . 750 

2 . 328 
మొత్తం 11 . 600 - 4 . 697 


బm 


00 


సరిహద్దు వర్ణణ 
ఉత్తరం : ఈ ఫారెస్టు యొక్క సరిహద్దు లైను స్టేషన్ నెం. 1 ( ప్రధమ స్టేషను), చీకటి పల్లి 

గ్రామం హద్దులోగల ఖండపు 
రాయి నుండి పడమర దిశగా 288 డిగ్రీలు మరియు 792 
లింకులు దూరముగా కలిగి అచ్చటి నుండి తూర్పుదిశగా సరిహద్దు వెంబడి కింద చూపబడిన 
మాగ్నటిక్ బేరింగు మరియు కోలతలు మరియు భౌగోళిక నిరూపకాలు ( అక్షాంశ 
- రేఖాంశములు ) ప్రకారము స్టేషన్ నెం . 4 వరకు పటములో రేఖాచిత్రము చేయబడిన 
ప్రకారము వెళ్ళును. 

భౌగోళిక నిరూపకాలు 
స్టేషన్లు 

మాగ్నటిక్ 

దూరము | 
బేరింగు 

(డిగ్రీలలో ) 

( లింకులలో ) | అక్షాంశం | రేఖాంశం 
నుండి (డిగ్రీలలో ) 

( ఉత్తరం ) | (తూర్పు ) 
2 | 1080 | 604 | 13 . 74427 | 78 .76565 
( ప్రధమ స్టేషను ) 
| 3 | 1110 

189 | 13. 74396 | 78 . 76671 
34 1020 388 | 13. 74386 | 78 . 76704 


వరకు 


తూర్పు : అచ్చటనుండి అనగా స్టేషన్ నెం. 4 నుండి ఈ సరిహద్దు లైను దక్షిణదిశ వైపుగా 
సదరు రిజర్వు సరిహద్దు వెంబడి కింద చూపబడిన మాగ్నటిక్ బేరింగు మరియు 
కోలతలు 
మరియు భౌగోళిక నిరూపకాలు ( అక్షాంశ రేఖాంశములు ) ప్రకారము స్టేషన్ నెం . 7 వరకు 
పటములో రేఖాచిత్రము చేయబడిన ప్రకారము వెళ్ళును. 


ANDHDRA PRADESH GAZETTE, February 9, 2019 


స్టేషన్లు 


నుండి 


వరకు 


భౌగోళిక నిరూపకాలు 
మాగ్నటిక్ 

దూరము (డిగ్రీలలో ) 
బేరింగు 

| ( లింకులలో ) | అక్షాంశం | రేఖాంశం 
( 
డిగ్రీలలో ) 

( ఉత్తరం ) | (తూర్పు ) 
1870 

325 13. 74375 78 . 76773 
1970 

267 

13. 74315 | 78 . 76768 


5 


6 


7 


1680 


242 


13. 74269 | 78 . 76755 


దక్షిణం : అచ్చటనుండి అనగా స్టేషన్ నెం. 7 నుండి ఈ సరిహద్దు లైను పడమర దిశ 

వైపుగా సదరు రిజర్వు సరిహద్దు వెంబడి కింద చూపబడిన మాగ్నటిక్ బేరింగు మరియు 
కోలతలు మరియు భౌగోళిక నిరూపకాలు ( అక్షాంశ రేఖాంశములు ) ప్రకారము స్టేషన్ నెం .11 
వరకు పటములో రేఖాచిత్రము చేయబడిన ప్రకారము వెళ్ళును . 

భౌగోళిక నిరూపకాలు 
స్టేషన్లు | మాగ్నటిక్ 

దూరము || (డిగ్రీలలో ) 
బేరింగు 

( లింకులలో ) | అక్షాంశం | రేఖాంశం 
నుండి వరకు (డిగ్రీలలో ) 

| ( ఉత్తరం) | (తూర్పు ) 

| 13. 74225 78 . 76765 
2800 

13. 74221 | 78 . 76719 
2750 

357 | 13. 74231 | 78 . 76645 
10 | 11 

321 

| 13 . 74235 78 . 76580 


2660 


257 


9 


400 


10 


2870 


పడమర : అచ్చటనుండి అనగా స్టేషన్ నెం . 11 నుండి ఈ సరిహద్దు లైను నైరుతి మరియు 
ఉత్తర దిశ వైపుగా సదరు రిజర్వు సరిహద్దు వెంబడి కింద చూపబడిన మాగ్నటిక్ బేరింగు 
మరియుకోలతలు మరియు భౌగోళిక నిరూపకాలు ( అక్షాంశ రేఖాంశములు) ప్రకారము 
స్టేషన్ నెం. 1 ( ప్రధమ స్టేషను) కలియుటకు పటములో రేఖాచిత్రము చేయబడిన ప్రకారము 
వెళ్ళును . 


ANDHDRA PRADESH GAZETTE , February 9 , 2019 


స్టేషన్లు 


నుండి 


వరకు 


భౌగోళిక నిరూపకాలు 
మాగ్నటిక్ 

దూరము | (డిగ్రీలలో ) 
బేరింగు 
(డిగ్రీలలో ) |( లింకులలో ) | అక్షాంశం | రేఖాంశం 

( ఉత్తరం ) | (తూర్పు ) 
| 3300 | 90 | 13. 74250 | 78 . 76523 
| 190 1 950 | 13 . 74263| 78 .76513 


11 
12 


| 


12 
1 


రిమార్కులు : 
1 . ఈ బ్లాకులో అనుమతించబడు గ్రామానుభవ ప్రాంతములు ఏవియును లేవు . 
2. ఈ బ్లాకులో అనుమతింపబడి రహదారులు ఏవియును లేవు . 


యమ్ . శామ్యూల్ , 
ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి , 


- - - X - - - 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press, Vijayawada , www.apegazette. cgg . gov.in 


